ఎస్. అక్సౌకొవ్ 


K 


ఎస్ 
. అక్సాకొవ్ 


- 


చిత్రాలు: జి . అన్ ఫీలోవా 
Sathi Mohan Reddy 


“ప్రగతి " ప్రచురణాలయం 

మాస్కో 


అనువాదం: నిడమర్తి ఉమారాజేశ్వరరావు 


అనగా అనగా ఒకానొకరాజ్యంలో , ఒకానొక దేశంలో , పేరుమోసిన ఒకధనిక వర్త కుడు వుండేవాడు . 

వెండి బంగారపు రాశులు , ముత్యాలు , వజ్రవైడూర్యాలు , రత్న మాణిక్యాలు , దూరదేశాలనుంచి 
• తెచ్చిన విలువైన వస్తువులు - యిలా అతనికి రకరకాల సంపద వుంది . ఈ వర్త కుడికి ముగ్గురు కూతుళ్లు 
వున్నారు. ముగ్గురూ వర్ణించ శక్యం కానంతటి అందాలరాశులు. అయితే , వాళ్ల ముగ్గురిలోనూ మూడో 
అమ్మాయి మరీ అందమైంది . 

ఓరోజున , యీ వర్త కుడు , తన సరుకులతో ఓడ పైన , దూర తీరాల్లో వున్న దేశాలకు వెళ్లాలని 
సన్నద్ధ మయాడు. బయల్దేరే ముందు , తన ప్రియమైన కూతుళ్లతో యిలా " అన్నాడు : 

“ ఓ నా దయార్ద్రమైన , ప్రియమైన , సుకుమారమైన బంగారు తల్లులూ , నేను వర్తకం 
• నిమిత్తం ఓడలు తీసుకొని సముద్రం అవతలి దేశాలకు వెళ్తున్నాను. నేను లేనప్పుడు మీరు నీతిగా , 
శాంతంగా జీవించాలని నేను ఆదేశిస్తున్నాను. మీరు నేను చెప్పినట్లు చేస్తే మీరు హృదయపూర్వకంగా 
కోరుకొనేబహుమతులు మీకు తెచ్చి పెడతాను. మీకు ఏమేమి కావాలో తేల్చుకునేందుకు మీకు మూడు 
రోజుల వ్యవధి యిస్తున్నాను. అప్పుడు మీకు ఏమేమి బహుమతులు కావాలో చెప్పు రుగాని . ” 


3 


మూడుపగళ్లూ , మూడు రాత్రులూ వాళ్లు గుంపుతెంపీలు పడ్డారు. తర్వాత వచ్చి తమ తండ్రితో 
ఒక్కొక్కళ్లకి ఏమేమి బహుమతులు కావాలో చెప్పారు. మొదటి కూతురు తండ్రికి వంగి నమస్కరించి , 
యిలా చెప్పింది : 

“ ప్రియమైన నాన్నగారూ , నాకు బంగారు జరీ వస్త్రంగాని , వెండి జరీ వస్త్రంగాని అక్కర్లేదు . 
ధృవ ప్రాంతపుజంతువు. నల్ల చర్మం అక్కర్లేదు , అద్భుతమైన ముత్యాలు అక్కర్లేదు . పున్నమి 
చంద్రుడిలా , మిట్ట మాధ్యాహ్నపు సూర్యుడిలా ప్రకాశించే,రాత్రి చీకటిని పట్ట పగలులా మార్చివేసే, 
వజ్రవైడూర్యాలూ , రత్న మాణిక్యాలూ పొదిగిన బంగారు కిరీటం ఒక్కటి తెచ్చి పెట్టండి చాలు. ” 

ఆ వర్తకుడు క్షణకాలం ఆలోచించి , యిలా అన్నాడు : 

“ అలా గేకానియ్యి పెద్దమ్మాయీ , నీకు సరిగా అలాంటి కిరీటమే తెచ్చి పెడతాను, సరేనా . సముద్రం 
అవతల ఒక దేశంలో , ఒక యువరాణికి చెందిన అలాంటి కిరీటం వుంది . అది ఒక పర్వత గుహలోనిరాతి 
గదిలో దాచబడి వుంది . దాన్ని చేరుకోవాలంటే జర్మన్ తాళాలు బిగించిన మూడు యినుప గేట్లు దాటి 
వెళ్లాలి. పని తేలికైనది కాకపోయినా , నా ఐశ్వర్యానికి సాధ్యం కానిదేమీ లేదు . ” 

తర్వాత అతని రెండో కూతురు వంగి నమస్కరించి యిలా చెప్పింది : 

“ ప్రియమైన నాన్నగారూ , నాకు బంగారు జరీ వస్త్రంగాని , వెండి జరీ వస్త్రంగాని అక్కర్లేదు , 
సై బీరియన్ ప్రాంత జంతువు నల్ల చర్మం అక్కర్లేదు , అద్భుతమైన ముత్యాల పేరు అక్కర్లేదు , 
వజ్రవైడూర్యాలూ , రత్న మాణిక్యాలు పొదిగిన బంగారు కిరీటం అక్కర్లేదు . తూర్పుదేశాల స్ఫటిక 
స్వచ్ఛమైన అద్దం ఒకటి తెచ్చి పెట్టండి . దానిలో చూస్తే యీ ప్రపంచపు అందమంతా విశుద్ధంగా , 
లోపరహితంగా కనిపించాలి . దానిలోకి చూస్తే నాకు ఎప్పటికీ ముసలితనం రాకుండా వుండాలి . 
నా కన్నె ప్రాయపు అందం వెయ్యిరెట్లు పెరగాలి . ” 

ఆ వర్త కుడు దీర్ఘాలోచనలో మునిగాడు , తర్వాత యిలా అన్నాడు : 

“ సరే , అలాగేకానియ్యి అమ్మాయ్ . నువ్వు వర్ణించిన స్ఫటికపు అద్దాన్ని నీకు తెచ్చి పెడతాలే. పర్షియా 
రాజకుమార్తె దగ్గర సరిగా అలాంటి అద్దమేవుంది . ఎత్తైన పర్వత శిఖరాగ్రం పైన నిర్మించబడిన 
పొడవాటి , సుదృఢమైన రాతిగోపురంలో ఆ అద్దం దాచబడివుంది . ఏడు తాళాలు బిగించబడిన ఏడు 


ఇనుప ద్వారాల , వెనుక ఆ అద్దం ఉంచబడింది . ఆరాతిగోపురాన్ని చేరుకోడానికి మూడు వేల మెట్లు 
ఎక్కి వెళ్లాలి. వాటిలో ప్రతి ఒక్క మెట్టు పై నా వాడియైన పెద్ద విచ్చుకత్తులతో , పర్షియన్ పహరా 
సైనికులు నిలబడి ,రాత్రింబగళ్లు కంటి పైన రెప్ప వెయ్యకుండా , ఆ విలువైన అద్దాన్నికాపలా కాస్తూ 
వుంటారు. ఆ ఇనుప ద్వారాల తాళం చెవుల గుత్తి ఆ రాజకుమార్తె నడుముకిగల వడ్డాణానికి వేలాడుతూ 
వుంటుంది . మీ అక్కకోర్కెను తీర్చడం కన్న యిది కష్టతరం. అయినా , నా ఐశ్వర్యానికి సాధ్యంకాని 
దేమీ లేదు . ” 

ఆ తర్వాత మూడో కూతురు తన తండ్రికి వంగి నమస్కరించి , యిలా చెప్పింది : 

“ ప్రియమైన నాన్నగారూ , నాకు బంగారుజరీ వస్త్రంగాని, వెండి జరీ వస్త్రంగాని అక్కర్లేదు , 
సై బీరియా ప్రాంత జంతువు నల్ల చర్మం అక్కర్లేదు , అద్భుతమైన ముత్యాల హారం అక్కర్లేదు . 
వజ్రవైడూర్యాలూ , రత్న మాణిక్యాలూ పొదిగిన బంగారు కిరీటం అక్కర్లేదు , స్ఫటికపుటద్ద మూ 
అక్కర్లేదు. ఈ విశాల ప్రపంచంలో కెల్ల మిక్కిలి అందమైన ఎర్ర పువ్వు తెచ్చి పెట్టండి నాకు, అంతే 


చాలు. ” 


ఆ వర్తకుడు ముందరికన్న మరింత గట్టిగా ఆలోచించాడు . అతను ఎంత సేపు అలా ఆలోచిం 
చాడో నేను చెప్పలేనుగాని, . చివరకు అతను మనస్సును కూడదీసుకున్నాడు . ప్రియాతి ప్రియమైన తన 
ముద్దుల మూడవ కూతుర్ని అతను ముద్దు పెట్టుకొని , కౌగలించుకొని యిలా అన్నాడు : 

“ అలాగేనమ్మా , కాని నువ్వు నాకు మీ అక్కల కన్న కష్టతరమైన పరీక్ష పెట్టావు. తనేమి వెత 
కాలో మనిషికి తెలిస్తే , అతను తప్పకుండా దాన్ని వెతికి పట్టుకోవచ్చు , కాని తనకి తెలియనిదాన్ని అత 
నెలా వెతకగలడు ? ఎర్ర పువ్వుల్ని కనుక్కోవడం కష్టం కాదు , కాని, యీ విశాల ప్రపంచమంతట్లోకీ 
మిక్కిలి అందమైన పువ్వేమిటో నేను తెలుసుకోవడం ఎలా ? నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను, 
అయితే , నేను తెచ్చిన కానుక నీకు నచ్చకపోతే నామీదకోపం తెచ్చుకోకు అమ్మాయ్ . ” 

అతను విదేశాలకు చేరుకున్నాడు , అపరిచిత ప్రాంతాల్లో పర్యటించాడు . తన పెద్ద కూతురు 
కోరుకున్న బహుమతిని -రాత్రి చీకటిని పట్ట పగలుగా మార్చే సే, వజ్రవై డూర్యాలూ , రత్న మాణి 
క్యాలు పొదిగిన బంగారు కిరీటాన్ని - అతను సంపాదించాడు . తన రెండో కూతురు కోరుకున్న బహు 


మతిని - ప్రపంచంలోని అందాన్నంతటినీ | పతిబింబించే, దానిలోకి చూసే ఆమెకు ఎన్నడూ ముసలి 
తనం రాకుండానేకాకుండా , నిత్యయౌవనవతినిగా ఉంచే స్ఫటికపుటద్దాన్ని - కూడా అతను సంపాదించాడు . 
అయితే , అతని చిన్నారి ముద్దుల కూతురు కోరిన బహుమతి - యీ విశాల ప్రపంచంలోని అన్నింటి 
కన్న ఎక్కువ అందమైన ఎర్ర పువ్వు – మాత్రం అతనెక్కడా సంపాదించలేకపోయాడు . 

రాజుల , రారాజుల , సుల్తాన్ల తోటల్లో అతను ఎన్నో ఎర్ర పువ్వులను చూశాడు . కథల్లో చెప్పు 
కొనేటంత , మాటల్లో వర్ణించలేనంత ఎక్కువ అందంగా వున్నాయి అవి . అయితే ఫలానా యీ 
పువ్వు ప్రపంచంలో కెల్ల మిక్కిలి అందమైనదని ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోయారు. అతని మట్టుకు 
అతనికీస్థిరంగా తేలింది కాదు . నమ్మకస్తు లైన తన సేవకులతో అతను యిసుక ఎడారులగుండా , దట్ట 
మైన అడవులగుండా ప్రయాణం చేస్తూండగా అకస్మాత్తుగా ఒక దొంగల గుంపు అతని పైన దాడి 
చేసింది . అలాంటి దురదృష్టం వాటిల్లడంతో ధనరాశులతో కూడిన బిడారునూ , నమ్మకస్తు లైన సేవ 
కులనూ వదిలి పెట్టి చీకటి గుయ్యారంలా వున్న అడవిలోకి పారిపోవడం తప్ప ఆ వర్తకుడికి మరో గత్యం 
తరం లేకపోయింది . “ దొంగల చేతుల్లో చిక్కి , జీవితాంతందాకా వాళ్ల చేతుల్లో బందీగా వుండేదాని 
కన్న , క్రూర మృగాలు నన్ను పీక్కుతిన్నా మేలే ! ” అనుకున్నా డతను . 

అందుకని అతను , ఆ దట్టమైన , కాకులు దూరని కారడవిలో తిరుగాడాడు. అతను లోపల 
లోపలకి వెళ్లే 
కొద్దీ, చెట్టూ , దట్టమైన పొదలూ విడివడి అతనికి దోవ యిస్తున్నట్లు కాగా , నడక 
మరింత తేలికైంది . ఆ వర్త కుడు ఆశ్చర్యపోయాడు . ఈ చిత్రమైన విషయాన్ని అతను అర్థం చేసుకో 
లేకపోయాడు . అతను తనముందు కనిపిస్తున్న నలిగినదారివెంట మున్ముందుకు పోసాగాడు . ఉదయంనుండి 
సాయంత్రందాకా అతను నడుస్తూనే వున్నాడు . అతని చుట్టూ శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది . అటు 
తర్వాత గాథరాత్రి కమ్ముకుంది . అతని పాదాలకింద దారి పైన వెలుగు పొడ తప్ప అతని చుట్టూ కటిక 
చీకటి అలుముకుంది . అర్ధ రాత్రిదాకా అతను అలా ముందుకు నడుస్తూనే వున్నాడు . అతనికి ఎదుట 
ఎర్రని వెలుతురు కనిపించసాగింది . అతను దూరం వెళ్లేకొద్దీ వెలుగు మరింత ప్రకాశవంతమై, చివరకు 
పట్ట పగలు మాదిరిగా మారిపోయింది . అయినా అతనికి శబ్దంగాని, మంట మండేటప్పుడయ్యే చిట 
పటలుగాని వినరా లేదు. చిట్ట చివరకు అతనొక బయలు ప్రదేశంలోకి చేరుకున్నాడు. అక్కడ మధ్యగా విచిత్ర 


మైన దృశ్యం అతని కళ్ల బడింది . అది రాజప్రాసాదంలా వుంది . వెండిబంగారాల, నవరత్నాల తళు 
కులతో ధగద్ధ గాయ మానంగా ప్రకాశిస్తోంది .జాజ్వల్యమానంగా , కళ్లు మిరుమిట్లు గొలుపుతోంది . 
అయితే అక్కడెక్కడా మంట కనిపించ లేదు . దాని వంక చూస్తూంటే మిట్ట మధ్యాహ్న సూర్యుణ్ణి 
చూస్తున్నట్లు కళ్లు నొప్పి పుట్టాయి. ఆ రాజప్రాసాదపు కిటికీలన్నీ తెరుచుకున్నాయి . లోపల్నుంచి , ఆ 
వర్తకుడికి తన జీవితంలో యింతవరకెన్నడూ విననంతటి మధురమైన సంగీతం వినవచ్చింది . 

తెరిచివున్న ఎత్తి న సింహద్వారాల గుండా విశాలమైన ప్రాంగణందాటి , బంగారు మలాము చేసిన 
మెట్ల కమ్మీలను పట్టుకొని, ఎర్రగుడ్డ పరిచిన మెట్ల నెక్కి , అతనురాజప్రాసాదంలో ప్రవేశించాడు. 

మొదటి హాల్లోకి, తర్వాత రెండో దానిలోకి , అటు తర్వాత మూడో హాల్లోకి అతను వెళ్లాడు. అతనికి 
ఎవ్వరూ కనిపించలేదు . అతనలా పోయిపోయి అయిదో హాలును , పదో హాలును చేరుకున్నాడు . అప్పటికీ 
అతనికి ఎవరూ కనిపించలేదు . కాని అతనికి నలువంకలా తను జీవితంలో ఎన్నడూ చూసివుండని వెండి 
బంగారాలతో , తూర్పుదేశాల స్ఫటికాలతో , ఏనుగు దంతాలతో చేసిన రాజోచితమైన సామాన్లు కనిపించాయి . 

అపరిమితమైన ఆ సంపద ఆ వర్తకుడికి ఆశ్చర్యం గొలిపింది . అతనికి యింకో విషయం మరింత 
ఆశ్చర్యాన్ని కలిగించింది . అక్కడ యజమానిజాడగాని, సేవకులజాడగాని లేకపోవడమే అది . అయితేనేం , 
సంగీతం అలలు అలలుగా గాలిలో తేలివస్తోంది . అప్పుడా వర్తకుడు తనలో తను యిలా అనుకున్నాడు : 
“ ఈ ఆడంబర అలంకారాలన్నీచాలా బాగానేవున్నాయి , కాని తినేందుకు యిక్కడేమీ లేదే . ” అతనలా 
అనుకున్నాడో లేదో , అతని కళ్ల ముందొక బల్ల పరుచుకుంది , పంచభక్ష్య పరమాన్నాలతో , నవకాయ 
పిండివంటలతో కూడిన వెండి , బంగారు పళ్లెరాలు , విదేశీ ద్రాక్ష సారాయాలు, తేనెసారా ప్రత్యక్ష 
మయాయి. అతను.పూర్తి గారోజురోజంతా ఏమీ తినలేదేమో, వెంటనే కూర్చుని, తృప్తి దీర తిని , తనివి 
దీర తాగాడు . వంటకాలు వర్ణించనలవిగానంత రుచిగా వుండి , గిన్నెలు ఊడ్చే సేటంతగా ప్రలోభ పెడు 
తున్నాయి . భోజనం పూర్తికాగానే, అతను బల్ల ముందునుంచి లేచి , చుట్టూ చూశాడో లేదో , ఆ మరు 
క్షణమే భోజనంబల్లా,దానిమీద సామానూ అన్నీ , అక్కడెన్నడూ లేనే లేవా అన్నట్లు , మాయమైపోయాయి . 
అంత సేపూ , సంగీతం నిరంతరాయంగా వినిపిస్తూ నేవుంది . 

ఈ వింతలూ , విడూ రాలతో ఆ వర్తకుడి మనస్సు ఆశ్చర్యంతో నిండిపోయింది . వైభవోపేతమైన 


ఆ గదులగుండా ముందుకు వెళ్తూ అతను తనలో తను యిలా అనుకున్నాడు : “ హాయిగా పడుకుని , 
సుఖంగా నిద్రపోగలిగితే ఎంతబాగుండును! ” అతనలా అనుకున్నాడో లేదో చూసుకో నాయనా ! అతని 
ముందు స్ఫటికపు కోళ్లతో వున్న మేలిమి బంగారపు పట్టె మంచం ప్రత్యక్షమైంది . ఆ మంచం పైన 
ముత్యాలసరాలతో కూర్చబడిన కుచ్చుల అంచులు గల వెండి చాందినీతెర వుంది . 

విచిత్రమైన యీ ఆశ్చర్యం ఆ వర్తకుడికి మరింత విభ్రాంతి కలిగించింది . అయితేనేం, అతనా 
మంచంమీద శరీరం వాల్చి , పట్టులా మెత్త గా వున్న వెండి చాందినీ తెరను మూసుకున్నాడు. అసుర 
సంధ్య వేళ మాదిరిగా గదిలో నును చీకటి ఆవరించింది , సంగీతం దూరదూరాలకు జరిగి అస్పష్ట మై 
పోయింది . “ కనీసం కలలోనై 
నా , నా కూతుళ్లను చూడగలిగితే ఎంత బాగుండును! ” అనుకున్నాడతను . 
ఆ మరుక్షణమే అతను నిద్రలో కూరుకుపోయాడు . 

వర్తకుడు నిద్రలేచేసరికి , సూర్యుడు అప్పుడే నడినెత్తి మీదకు వచ్చాడు . రాత్రంతా అతను, తన 
అందమైన , మంచి కూతుళ్లను గురించి కలగన్నాడు . తన పెద్ద కూతుళ్లిద్దరూ సరదాగా , హుషారుగా 
వుండటం , తన ముద్దుల మూడవ కూతురు మాత్రం దిగాలుగా వుండటం, తన కలలో . అతను చూశాడు . 
తన పెద్ద కూతుళ్ళు యిద్ద రికీధనికులైన పెళ్లికొడుకులు , వచ్చారు . తమ తండ్రి ఆశీస్సులు లేకుం 
డానేవాళ్లు పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా వున్నారు . అయితే ముగ్గురిలోకీ -మిక్కిలి అందమైనదీ , 

ప్రియమైనదీ అయిన చిన్న కూతురు మాత్రం తన తండ్రి యింటికి వచ్చేదాకా పెళ్లి కొడుకుల సంగతి 
వినేందుకే సిద్ధ పడలేదు . అది చూసిన వెంటనే. అతని హృదయం ఒక వంక సంతోషంతోనూ , మరో 
వంక విచారంతోనూ నిండిపోయింది . ఈ 

పడకమీంచి దిగగానే, దుస్తులు సిద్ధంగా వుండటం , స్ఫటికపు తొట్టెలోకి 
జలధారలోంచి నీళ్లు 
చిమ్ముతూ వుండటం అతనికి కనిపించాయి . 

అతను ఒళ్లు కడుక్కొని , దుస్తులుధరించాడు . ఇప్పుడతను ప్రతి కొత్త విచిత్రానికి విభ్రాంతి 
చెందడం మానేశాడు . మిఠాయిల పళ్లెం పక్కన ఆవిర్లు కక్కే టీ , కాఫీలు టేబిలుపైకి వచ్చాయి . 
ప్రార్థన చేసుకున్నాక తనివిదీర పలహారంచేసి , మరోసారి రాజప్రాసాదాన్ని పరిశీలించేందుకూ , .బంగారు 
వన్నె సూర్యకాంతిలో దాని అందాన్ని చూసేందుకూ అతను బయల్దేరాడు . - 


ఈమారు అతను బంగారు తాపడపు కమ్మీలను పట్టుకొని , రాగిఖనిజపు పలుకులు తాపిన ఆకు 
పచ్చని చంద్రకాంత శిలల పలకల మెట్లు దిగి , నేరుగా నవనవలాడే పచ్చని తోటల్లోకి దిగాడు . అక్కడ 
అతను ఆరముగ్గిన ఎర్రని పళ్లతో నిండివున్న చెట్ల మధ్య పచార్లు చెయ్యనారంభించాడు . తమను తిన 
మని ఆహ్వానిస్తున్నట్లున్న ఆ పళ్లు అతని నోరూరించాయి . అందమైన , రకరకాల, కళ్లకు నదరైన 
రంగురంగుల పూలు పూర్తిగా విచ్చి , సువాసనలు గుబాళిస్తు న్నాయి . వింతపకులు గంధర్వగానం చేస్తూ 
అటూ యిటూ ఎగురుతున్నాయి . ఫౌంటెన్ల నుండి ఆకాశంలోకి నీళ్లు ఎగుస్తున్నాయి . ఆ ధారల కొసలను 
చూడాలంటే మనిషి తన తలను వెనక్కి వాల్చవలసినంత ఎత్తుగా లేస్తున్నాయవి . స్వచ్ఛమైన నీటితో 
స్ఫటికశిలల కాల్వల్లో సెలయేళ్లు మర్మర ధ్వనులు చేస్తూ ప్రవహిస్తున్నాయి . 

మన వర్తకుడు భయసంభ్రమంతో నడుస్తున్నాడు. అంతలో అకస్మాత్తు గా పచ్చిక మొలిచిన ఒక 
మట్టి దిబ్బమీద ఎర్రటి పువ్వొకటి అతని కంటబడింది . మాటల్లో చెప్పడానికీ , కలంతో వర్ణించడానికీ 
సాధ్యంకానంత అందంగా వుందది . ఆ వర్తకుడి గుండె కొట్టుకోవడం ఆగినంత పనైంది . అతనా 
పువ్వును సమీపించాడు . ఒక పరిమళ . వాహిని మాదిరిగా ఆ పువ్వు సువాసన ఆ తోటలోని గాలినంతా 
ఆవరించినట్లు అతను గ్రహించాడు. అతని కాళ్లూ , చేతులూ కంపించాయి. అతను సంతోషంగా కేక 
వేశాడు : 

“ నా ముద్దుల కూతురు నన్ను తెమ్మన్న ఎర్ర పువ్వు యిదే ! ప్రపంచంలో దీని అందానికి సాటి 
మరేదీ లేదు ! ” 

ఆ మాటలు అంటూ , అతనా ఎర్ర పువ్వును సమీపించి , దాన్ని తుంపాడు . అదే క్షణంలో , ఏ 
కారుమబ్బులూ లేకుండానేకళ్లు మిరుమిట్లు గొలి పేలా మెరుపులు మెరిశాయి , ఉరుములు గర్జించాయి . 

అతని కాళ్ల కింది నేల గజగజా కంపించింది . ఆ వర కుని ముందు , నేలను చీల్చుకొని పై కొచ్చిందా అన్నట్లు , 
జంతువూ కాని , మనిషీకాని ఒక విచిత్ర జీవి జీబూతం వంటి జుట్టు తోనిండి చూడటానికి భయం 
గొలిపే అడవి మృగం ప్రత్యక్షమైంది . ఆ అడవి మృగం ఆటవిక స్వరంలో యిలా అరిచింది : 

“ నువ్వు చేసిన పనేమిటి ? నా అభిమానపాత్రమైన యీ పువ్వును , నా తోటలోని పవిత్రమైన 
పువ్వును తుంపడానికి నీకెన్ని గుండెలున్నాయి . నేనుదాన్ని నా కంటిపాప కంటె భద్రంగా పెంచి పోషిం 


10 


చాను. నేను రోజూ దాన్ని చూసుకొని మురిసిపోతూ వున్నాను . అలాంటిది , నువ్వు నా జీవితంలోని 
ఆనందాన్నంతనీధ్వంసం చేసేశావు : ఈ రాజప్రాసాదానికీ , యీ తోటకీ నేను ప్రభువుని . ప్రియమైన , 
గౌరవనీయుడైన ఒక అతిథిగా నీకు నేను స్వాగతం చెప్పాను. నీకు నేను తిండితీరాలూ, విశ్రాంతీ 
యిచ్చాను. నా మంచికంతకీ నువ్వు బదులుతీర్చుకునే పద్ధతి యిదేనా ? మరి , నీకు మూడబోయేగతి . 
ఏమిటో చెప్తా విను , నువ్వు చేసిన నేరానికి గాను, నీ ఆయువు ముగిసిపోకముందే నువ్వు ప్రాణం 
కోల్పోతావు! " 

చుట్టూ అన్ని పక్కల్నుంచీ “ నీ ఆయువు ముగిసిపోకముందే నువ్వు ప్రాణం కోల్పోతావు! ” అంటూ 
ఆటవిక స్వరాలు ఒక్కుమ్మడిగా రెట్టించాయి . భయంకరమైన ఆ , పెద్ద - అడవి మృగం ముందు 
మోకాళ్ల పై వంగి ,జాలిగొలిపే స్వరంలో వర్తకుడు దీనాతి దీనంగా యిలా వేడుకున్నాడు : . 

" ప్రియమైన ప్రభూ , దయామయా , అడవి మృగమా , పాతాళ ,వాసీ– మిమ్మల్ని ఎలా పిలవాలో 
నాకు తెలియకుండా వుంది . తెలియక చేసిన నా యీ సాహసానికి దైవభక్తుణ్ణి అయిన నన్ను అంతం 
చెయ్యకండి . నన్ను ముక్కముక్కలుగా ఖండించకండి . నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాకు ముగ్గురు 
కూతుళ్లున్నారు ముగ్గురూ అందమైన , దయాపరులైన కన్నెపడుచులు . నేను వాళ్ల ముగ్గురికీ మూడు 
బహుమతులు తెచ్చి పెడతానని వాగ్దానంచేశాను. పెద్ద మ్మాయికి వజ్రవై డూర్యాలూ , రత్న సూణిక్యాలూ 
పొదిగిన బంగారు కిరీటం, రెండో అమ్మాయికి స్ఫటికపుటద్దం , చిన్నమ్మాయికి ప్రపంచంలో 
అన్నిటికంటె అందమైన ఎర్ర పువ్వు . మా పెద్ద మ్మాయిలు యిద్దరికీ నేనిస్తా నన్న బహుమతులు ఎక్క 
డైతేనేం, మొత్తంమీద నాకుదొరికాయి . తర్వాత యిక్కడీ తోటలో చూద్దును కదా , ప్రపంచంలో 
అన్నిటికన్న అందమైన ఎర్ర పువ్వు నాకు కనిపించింది . అంతటి మ హై శ్వర్యవంతుడైన , వైభవో పేతు 
డైన ప్రభువు , నా చిన్న కూతురు కోరుకున్న యీ చిన్న ఎర్ర పువ్వునుకోసుకుం టే ఏమీ అనుకోడని 
నేను భావించాను . నేను తెలివితక్కువగా , మూర్భంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి దేవరా , నన్ను 
విడిచి పెట్టండి , నేను నా ప్రియమైన కూతుళ్ల దగ్గరకు పోయేందుకు అనుమతించండి . నా ముద్దుల 
చిన్న కూతురికి బహుమతిగా నన్నీ ఎర్ర పువ్వును తీసుకెళ్ల నివ్వండి .దానికి మీరెంతధర చెస్తే , అంతా 
నేను బంగారు మొహిరీల్లో చెల్లించుకుంటాను. ” 


ఓ పెద్ద . నవ్వురోద అడవి అంతటా మార్మోగింది . ఆకాశంలో ఉరుములు గర్జించినట్లుంది ఆ 
నవ్వు . బిలవాసియైన ఆ భయంకర అడవి మృగం వర్తకుడితో యిలా అంది : 

“ నీ బంగారు మొఘోరీలు నాకు అక్కర్లేదు . నాకున్న వాటిని దాచుకోడానికే నాకుస్థలంచాలడం 
లేదు . అయితే నీవిముక్తి కి ఒకే ఒక్క మార్గం వుంది . నీ స్థానంలో , నీ ముగ్గురు కూతుళ్లలో ఎవరో 
ఒకర్ని , యిక్కడికి పంపుతానని ఒట్టేసి చెపే, నేను నిన్ను సురక్షితంగా యింటికి పంపిస్తాను, అపార 

మైనధనరాసులు యిస్తాను, నీకు యీ ఎర్ర పువ్వు యిస్తాను . ఆమెకు ఎటువంటి హానీజరగదని మాట 
యిస్తున్నాను. నువ్వు నా రాజభవనంలో ఉన్నట్లుగానే ఆమె కూడా యిక్కడ గౌరవంగా , స్వేచ్ఛగా జీవి 
స్తుంది . నేనిక్కడ ఒంటరిగా వున్నాను . నాకొక తోడు కావాలి. ” 

“దయామయా , బిలవాసియైన వనదేవతా ! అయితే , నా కూతుళ్లు యిషపూర్తిగా నీ దగ్గరకు 
రాకపోతే నేనేం చెయ్యాలి ? వాళ్లు నీ దగ్గరకు ఏ మార్గాన చేరుకోవాలి ? నేనిక్కడికి చేరుకోడానికి నాకు 
రెండేళ్లు పట్టింది – ఏయేస్థలాలు దాటి , ఏయే బాటల వెంట వచ్చానో నాకే తెలియదు. ” 

బిలవాసియైన భయంకర అడవి మృగం ఆ వర్తకుడికి యిలా జవాబిచ్చింది : 

“ బందీయైన కన్నె , నాకిక్కడ అవసరం లేదు . నువ్వంటే వున్న ప్రేమకొద్దీ , తనంతట తను 
యిషపడి నీ కూతురు యిక్కడకురావాలి . నీ కూతుళ్లు తమంతట తాముకోరుకొని యిక్కడికిరాక 
పోతే, అప్పుడిక నువ్వే యిక్కడికిరావాలి . నిన్ను క్రూరంగా వధిస్తాను. ఇక్కడి కెలా ప్రయాణం చెయ్యా 
లన్నదానితో నీకు పనిలేదు . నీకు నేను నా వేలిని వున్న యీ ఉంగరం యిస్తాను . ఎవరైతే యీ ఉంగ 
రాన్ని తన కుడిచేతి చిటికెన వేలికిధరిస్తాడో అతను, రెప్పపాటు కాలంలో తను కోరుకున్న చోట వుంటాడు . 
ఇంట్లో వుండేందుకు నీకు నేను మూడు పగళ్లు , మూడురాత్రిళ్లూ అనుమతి యిస్తున్నాను. ” 

ఆ వర్తకుడు చాలా సేపు గట్టిగా ఆలోచించాడు . చివరకు ఒక నిర్ణయానికి వచ్చి, యిలా అనుకు 
న్నాడు : “ నేను నా కూతుళ్లుని - మరో సారి కళ్లారా చూసి , తండ్రిగా వాళ్లకి నా ఆశీస్సులు యివ్వడం 
మంచిది . నన్నుచావునుంచి తప్పించడానికి వాళ్లు యిష పడకపోతే , అప్పుడిక నేను నిజమైన దైవభక్తుడి 
మాదిరిగా చచ్చిపోయేందుకు సిద్ధ మై , బిలవాసియైన , భయంకర అడవి మృగం దగ్గరకు తిరిగిరావాలి . ” 
మనస్సులో కృత్రిమం లేదేమో అతని మాటలు బిగ్గరగానేఅన్నాడు . ఒక వేళ పై కి అనకపోయినా కూడా , 

13 


అతని మనస్సులోని మాట బిలవాసియైన ఆ భయంకర అడవి మృగానికి ఎరుకే . ఆ అడవి మృగం అతను 
నిజాయితీపరుడన్న సంగతి గ్రహించి , తన వేలినున్న బంగారు ఉంగరాన్ని తీసి , ఆ వర్తకుడికి అందిం 
చింది . 

" ఆ వర్తకుడు ఆ ఉంగరాన్ని తన కుడిచేతి చిటికెన వేలికి తగిలించుకున్నాడో లేదో , మరుక్షణమేతన 
భవనపు విశాలమైన ఆవరణ గేటుదగ్గర వున్నాడు . అదే క్షణంలో , ధనరాసులతో కూడిన బిడారులు 
అక్కడికి చేరుకున్నాయి . వాటి వెంట అతని నమ్మకస్తులైన సేవకులు కూడా చేరుకున్నారు . ఇంట్లో 
పెద్ద సంరంభం బయల్దేరింది . వర్తకుడి కూతుళ్లు తమ తండ్రిని కౌగలించుకొని , ముద్దు పెట్టు 
కొనేందుకని చెంగున పరిగెత్తారు. చిన్నకూతురుకన్న పెద్ద కూతుళ్లిద్దరూ మరింత వెర్రి ప్రేమ ప్రకటిం 
చారు. అంతలోనే, ఏదో తేడా ఉన్నట్టూ , తమ తండ్రి మనస్సును ఏదో తెలియని విచారం పీడిస్తున్నట్లు 
వాళ్లు గ్రహించారు . అతని పెద్ద కూతుళ్లిద్దరూ , , అతని అపారమైన సంపదకేమైనా నష్టం 
వాటిల్లిందా అని అడిగారు . అయితే చిన్న కూతురు మాత్రం అతని సంపద సంగతి పట్టించుకోక, 
తండ్రిని యిలా ప్రశ్నించింది : - 

“నాన్నగారూ , మీ సంపదతో నాకు పని లేదు .దాన్నిమళ్లీసంపాదించుకోవచ్చును . మీ మనస్సుని 
పీడిస్తున్న బాధ ఏమిటో నాతో చెప్పండి . " 

వర్తకుడు మంచివాళ్లూ , దయాపరులూ అయిన అందమైన .తన కూతుళ్లకు యిలా బదులు 
చెప్పాడు : 

“ అపారమైన నా సంపదకు నష్క్రమేమీ కలగలేదు . సరికదా , అది మూడునాలుగు రెట్లు పెరిగింది . 
నన్ను మరో విచారం పీడిస్తోంది .దాని విషయం మీకు నేను రేపు చెప్తాను, ఈరోజుకు మనం, సరదాగా 
గడుపుదాం . ” 

తర్వాత అతను, ప్రయాణంలో తను తీసుకువచ్చిన ఇన ప్పెట్టెలను లోపలకు తీసుకురమ్మని ఆజ్ఞా 
పించాడు . తన పెద్ద కూతురుకి , బంగారంతో చేసిన కిరీటాన్ని బహుమతిగా యిచ్చాడు . రెండో కూతురికి 
తూర్పుదేశాల స్ఫటికపుటద్దాన్ని బహుమతిగా యిచ్చాడు . తన మూడవ కూతురికి బంగారు భరిణలో 
వున్న ఎర్ర పువ్వును కానుకగా యిచ్చాడు . పెద్ద కూతుళ్లిద్దరూ సంతోషంతో పొంగిపోయారు. కాని 


14 


అతని ముద్దుల మూడవ కూతురు ఆ ఎర్ర పువ్వును చూడగానే, గజగజా వణికిపోయింది . తన హృదయం 
బద్ద లవుతుందేమో అన్నట్లు , వెక్కి వెక్కి ఏడవసాగింది . ఆమె అయిషంగా ఆ ఎర్ర పువ్వును తీసు 
కుంది , తన తండ్రి చేతులను ముద్దు పెట్టు కుంది , వేడి కన్నీటి ధారలు కార్చింది . 

సాయంత్రానికల్లా , అతిథులురాసాగారు . ఆ వర్తకుడి యిల్లు త్వరలోనే మంచి మిత్రులతోనూ , 
బంధువులతోనూ , సంతోష ప్రియులతోనూ నిండిపోయింది . విందు అర్ధరాత్రిదాకా సాగింది . తన 
యింట్లో యింత చక్కని విందు జరగడం యింతకు ముందెన్నడూ ఆ వర్తకుడు చూడలేదు . ఇతరులు 
అందరి మాదిరిగానే అతను కూడా , వెండి , బంగారు పళ్లెరాలూ , గిన్నెలూ , ముందెన్నడూ అతని యింట 
చూసి ఎరుగని చిత్రవిచిత్రమైన వంటకాలూ ఎక్కడినుంచి వచ్చాయి అని ఆశ్చర్యపడ్డాడు. ఆ 

ఆ మరుసటి ఉదయం ఆ వర్తకుడు తన పెద్ద కూతుర్నిపిలిచాడు. తన ప్రయాణ విశేషాలనూ 
వివరాలనూ మొదటినుంచి చివరిదాకా వర్ణించి చెప్పాడు . బిలవాసియైన భయంకర అడవి మృగంతో 
జీవితం గడి పేందుకు వెళ్లి , నన్నుదారుణమైనచావునుంచి తప్పిస్తావా అని అడిగాడు . కాని పెద్ద కూతురు 
కరాఖండీగా నిరాకరించి , యిలా అంది : 

“ఎర్ర పువ్వు కావాలనికోరిన ఆ కూతుర్నే వెళ్లి తన తండ్రిని కాపాడమనండి , మధ్య నాకేం. ” 

అప్పుడు ఆ వర్తకుడు తన • రెండో కూతుర్ని పిలిచాడు . తనకు జరిగిన దాన్నంతనీ ముందునుంచి 
చివరిదాకా పూసగుచ్చినట్లు ఆమెతో చెప్పాడు . " బిలవాసియైన భయంకర అడవి మృగంతో జీవితం 
గడి పేందుకు వెళ్లి , నన్ను దారుణమైనచావునుంచి తప్పిస్తావా అని అడిగాడు . కాని రెండవ కూతురు 
కరాఖండీగా తిరస్కరించి , యిలా అంది :: 

“ఎర్ర పువ్వు కావాలనికోరిన ఆ కూతుర్నే వెళ్లి తన తండ్రిని కాపాడమనండి , మధ్య నాకేం. ” 

తర్వాత ఆ వర్త కుడు తన చిన్న కూతుర్నిపిలిచి, కథంతా మొదటినుంచి చివరిదాకా పూసగుచ్చినట్లు 
చెప్పసాగాడు . అయితే అతనింకా పూర్తి చేసీ చెయ్యకముందే , ఆమె అతని ముందు మోకరిల్లి, యిలా అంది : 

“నాన్నగారూ , మీరు నన్ను ఆశీర్వదించండి . నేనా బిలవాసియైన భయంకర అడవి మృగం దగ్గ 
రకు వెళ్లిదానితో జీవితం గడుపుతాను . మీరు ఆ ఎర్ర పువ్వుని తెచ్చింది నాకోసమే. అందుకని , మిమ్మల్ని 
చావునుంచి తప్పించడం నా విధి. ” 


16 


ఆ మాటలు విన్న వర్తకుడి కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి . తన కూతుర్ని అతను కౌగలించుకుని , 
ఆమెతో యిలా అన్నాడు : 

“ ఓ నా బంగారు తల్లీ, దయామయీ , ప్రియాతి ప్రియమైన నా చిట్టి తల్లీ, క్రూరమైన చావు 
నుంచి నీ తండ్రిని కాపాడినందుకూ , యిషపూర్తిగా , బిలవాసియైన భయంకర అడవి మృగంతో 
కలిసి జీవించాలని కోరుకున్నందుకూ తండ్రిగా నీకు నా ఆశీస్సులు . నువ్వు , అతని రాజభవనంలో వైభవం 
గానూ , సునాయాసంగానూ బతుకుతావు. కాని ఆ చోటు ఎక్కడుందో ఎవరికీ తెలియదు , ఎవరూ 
చెప్పలేరు . అక్కడికి వెళ్లేందుకు తోవ లేదు . నీజాడాజాబూ మాకు తెలియదు, అలాగేమా సమాచారం 
నీకూ తెలియదు . నీ ముద్దు ముఖం ఎన్నడూ చూడకుండా , ప్రేమపూర్ణ మైన నీ మాటలు వినకుండా 
యికముందరి నా విషాద జీవితం ఎలా గడుపుతానో నాకు తెలియకుండా వుంది .... ” 

చిన్నారి ముద్దుల కూతురు తన తండ్రికి యిలా జవాబిచ్చింది : 

" ప్రియమైన నాన్నగారూ , మీరు కన్నీరు పెట్టుకోకండి , విచారించకండి . నేనక్కడ ధనధాన్యాలతో , 
ఏ బాదరబందీ లేకుండా బతుకుతాను. బిలవాసియైన భయంకర అడవి మృగాన్ని చూసి నేను భయపడను . 
నేనాయనకి మనసారా , విశ్వాసంతో సేవచేస్తాను, ఆ ప్రభువు కోర్కెలన్నింటినీ నెరవేరుస్తాను. నా పైన 
ఆయన దయ చూపాలని ప్రార్థిస్తాను. ఇంకా బతికే వుండగా నేను చచ్చిపోయినట్లు విచారించకండి - 
భగవంతుడి దయ వుంటే , నేను మీ దగ్గరకు తిరిగివస్తాను. ” 

ఆమె మాటలు ఆ వర్త కుణ్ణిఊరడించలేకపోయాయి . తన హృదయం బద్దలవుతుందేమో అన్నట్లు , 
అతను వెక్కి వెక్కి ఏడ్చాడు . 

మూడు పగళ్లు , మూడురాత్రిళ్లూ త్వరలోనేగడిచిపోయాయి. వర్త కుడికి తన ముద్దుల మూడవ 
కూతురునుండి విడిపోవలసిన సమయం దగ్గరపడింది . అతను ఆమెను ముద్దు పెట్టుకున్నాడు , కౌగ 
లించుకున్నాడు , తన వెచ్చని కన్నీటితో ఆమెను . తడి పేశాడు . తర్వాత అతను ఇనప్పెట్టెలోంచి, బిలవాసి 

యైన భయంకర . అడవి మృగం యిచ్చిన ఉంగరాన్ని తీసి , తన ముద్దుల కూతురి కుడిచేతి చిటికెన వేలికి 
తొడిగాడు – అంతే , ఆ మరుక్షణమే ఆమె తన వస్తువులన్నింటితోనూ మాయమైపోయింది . 

బిలవాసియైన భయంకర అడవి మృగపురాజప్రాసాదంలో పెద్ద రాతి గదిలో తను ఉన్నట్లు ఆమె 


17 


గ్రహించింది .రాజభవనమంతా పరిశీలించే ఉద్దేశంతో , ఆమె పెద్ద పెద్ద గదులన్నీ చూసింది . ఆ విచి 
త్రాలన్నింటినీ చూసి ఆమె అబ్బురపడింది . ప్రతి గదీ అంతకు ముందరిదాని కన్న అందంగా వుంది . 
ఆమె, తనకు ప్రియమైన ఎర్ర పువ్వును బంగారు భరిణలోంచి బయటకు తీసి , నవనవలాడే చెట్లతో 
కూడిన తోటలోకి వెళ్లింది . అక్కడ ఆమెకు గంధర్వ సంగీతంతో పక్షులు స్వాగతం పలికాయి . చెట్లు , 
పొదలూ , పువ్వులూ ఆమెకు శిరస్సులు వంచి నమస్కరిస్తున్నట్లు తలలూపాయి . ఫౌంటెన్లు మరింత 
ఎత్తు కి ఎగశాయి . ఆమె సమీపించిన కొద్దీ స్ఫటిక స్వచ్ఛమైన నీరు పారే సెలయేళ్లు మరింత బిగ్గరగా 
గలగలధ్వని చేశాయి . వర్తకుడు ప్రపంచంలో అన్నిటికన్న అందమైన ఎర్ర పువ్వును తుంపిన పచ్చిక 
దిబ్బగల ఎత్తె న ప్రాంతానికి ఆమె వచ్చింది . ఆమె బంగారు భరిణలోంచి ఎర్ర పువ్వును బయటకు 
తీసింది ,దాన్నిదాని పూర్వపు చోటులో పాతాలని అనుకుంది . కాని అది ఆమె చేతిలోంచి ఎగిరి 
వెళ్లి, తన పాత తొడిమెకు కరుచుకుపోయి , అంతకు ముందరికన్న మరింత దేదీప్యమానంగా వికసించింది . 

ఈ వింతల్లో వింత పట్ల , చిత్రాల్లో చిత్రం పట్ల ఆమెచాలా అబ్బురపడింది . అయితే , తన 
కెంతో ప్రియమైన ఎర్ర పువ్వు విషయంలో సంతోషించింది . తర్వాత ఆమె రాజప్రాసాదపు గదులకు 
తిరిగి వచ్చింది . వాటిలో ఒక దానిలో తన కోసం టేబిలు సర్ద బడివుండటం చూసింది . ఆమె తనలో 
తను యిలా అనుకుంది : “ బిలవాసియైన భయంకర అడవి మృగం నామీదకోపగించినట్లు లేదు , నా పైన 
దయగల యజమానిలా గే కనిపిస్తోంది . ” ఆ ఆలోచన ఆమె మనస్సులోకి రాగానే, తెల్లని పాలరాతి 
గోడ పైన మంటల మాటలు ప్రత్యక్ష మయాయి: 

“ నేను నీకు యజమానిని కాను , నీకు విధేయుడినైన బానిసని. నువ్వు యజనూనురాలివి , నేను నీ 
ప్రతి ఒక్క కోర్కెనూ , ప్రతి ఒక్క ఆజ్ఞనూ సంతోషంగా తీరుస్తాను. ” 

ఆమె ఆ మంటల మాటలను చదివింది . అవి మరుసటి క్షణమే, తాము అక్కడ ఎన్నడూ లేనే 
లేవన్నట్లుగా , మాయమైపోయాయి. తర్వాత ఆమె మనస్సులోకి , తన తండ్రికి ఉత్త రం రాయాలనీ, 
తనని గురించిన వార్తలు తెలియజెయ్యాలనే భావం వచ్చింది . ఆ భావం ఆమెకు కలిగిందో లేదో , వెన్వెం 
టనే, తన పక్కన ఒక బంగారపు కలం , సిరా , కాగితం ఉండటం ఆమె చూసింది . ఆమె ప్రియమైన 
తన తండ్రికీ , ప్రియమైన తన అక్కలకీ యిలా ఉత్తరం రాసింది : 


18 


“ బిలవాసియైన భయంకర అడవి మృగపు రాజ ప్రాసాదంలో నేను రాజకుమారిలా వుంటున్నాను . 
అందుకని మీరు నాకోసం ఏడవకండి , విచారించకండి . నాకు ఆయన కనిపించడు , నేనాయన మాట 
వినలేను . కాని తెల్ల పాలరాతిగోడమీద ఆయన నాకోసం మంటల మాటల్లో రాస్తాడు. నన్నాయన యజ 
మానురాలు అనిపిలుస్తున్నాడు . నేనాయన్ని ప్రభూ , అనిపిలిస్తే ఒప్పుకోవడం లేదు . ” 

ఆమె ఆ ఉత్తరాన్నిరాసిందో లేదో , అది ఆమె చేతుల్లోంచీ, ఆమెదృష్టినుంచీ, తను అక్కడ 
ఎన్నడూ లేనే లేదన్నట్లు , మాయమైపోయింది . సంగీతం మరింత లయబద్దంగా వినిపించసాగింది . మెరుగు 
పెట్టిన బంగారు పాత్రల్లో మిఠాయిలూ , పానీయాలూ టేబిలుమీద ప్రత్యక్షమయాయి. తన జీవితంలో 
ఎన్నడూ ఆమె ఒంటరిగా భోజనం చెయ్యలేదు . అయినా ఆమె హుషారుగా టేబిలుముందు కూర్చొని , 
తిని ,తాగి , తియ్యని సంగీతం వింటూ సేద దేరింది . కడుపార భోజనం చేశాక ఆమెతోటలో నడిచేందుకు 
వెళ్లింది . ఆ 

రాత్రి భోజనానికి ముందు తోటలో సగంకన్న ఎక్కువ తను చూడలేకపోయింది . అక్కడి విచిత్రాలన్నీ 
చూడలేకపోయింది . చెట్లు , పొదలు, పువ్వులు – అన్నీ ఆమెకు తలలు వంచి నమస్కరించాయి . ముగ్గిన 
పళ్లు -పియర్స్, పీచ్ లు , రసవంతాలైన ఆపిల్సు – ఆమెకు నోరూరించాయి . సాయంత్రం పడేదాకా 
ఆమెతోటలో నడిచి , తర్వాత విశాలమైన తన గదులకు తిరిగివచ్చింది . అక్కడ ఆమె టేబిలుపైన 
అపురూపమైన మిఠాయిలూ , పానీయాలూ అమర్చివుండటం చూసింది . 

సాయంకాల భోజనం అయాక ఆమెమళ్లీ 
గోడ పైన మంటల మాటలు కనిపించిన పాలరాతి గది 
లోకి వెళ్లింది . అదే గోడ పైన రాయబడుతున్న యీ కింది మాటలను ఆమె చూసింది : 

“తన తోటలూ , గదులూ , ఆతిథ్యం , సేవలూ నా యజమానురాలికి నచ్చాయా ? " 
వర్త కుని అందమైన చిన్న కూతురు సంతోష స్వరంలో జవాబిచ్చింది : 

“ నన్ను మీ యజమానురాలని పిలవకండి . మీరే నాకు సదా , దయాపరులైన మంచి యజమానిగా 
ఉండండి . మీ ఆతిథ్యం అంతటికీ మీకు నా కృతజ్ఞతలు . అయినా చెప్పండి , యీ విశాల ప్రపంచంలో 
ఎక్కడైనా యింత విశాలమైన గదులూ , యింత నవనవలాడే తోటలూ వున్నాయా ? మరి అలాంటప్పుడు 
నేనెందుకు తృప్తి గా వుండకపోవాలి ? నా జీవితంలో ఎన్నడూ నేను యిలాంటి వింతలు చూడలేదు . ఇదంతా 


20 


నిజమేనని నాకింకా నమ్మకం కలగడం లేదు . అయితే ఒకటుంది : ఒంటరిగా పడుకోడానికి నాకు భయంగా 
వుంది . మీ పెద్ద గదుల్లో ఎక్కడా నరసంచారం లేదు . ” 

ఈ కింది మంటల మాటలు గోడ పైన కనిపించాయి : 

“ అందమైన నా యజమానురాలా , నువ్వు భయపడకు, ఒంటరిగా నువ్వు నిద్రపోవు . నమ్మ 
కస్తురాలైన , ప్రియమైన నీ పనిమనిషి నీకోసం వేచివుంది . ఈ గదుల్లో చాలమంది మనుషులు నివసి 
స్తున్నారు . వాళ్లు నీకు కనిపించరు , నీతో మాట్లాడరు అంతే . నా మాదిరిగానే, వాళ్లందరూ నీకు 
రాత్రింబగళ్లు కాపలా కాస్తున్నారు . ” 

తర్వాత వర్తకుడి అందమైన చిన్న కూతురు తన పడక గదికి వెళ్లింది . అక్కడ ఆమెకు నమ్మ 
కస్తురాలైన , ప్రియమైన తన పనిమనిషి కనిపించింది . హంసతూలికా తల్పం దగ్గర నిలబడ్డ ఆ పనిమనిషి 
భయంతో బిక్కచచ్చిపోయివుంది . కాని తన యజమానురాలిని చూడగానే ఆమె సంతోషించి , తామర 
పూరేకుల్లా వున్న ఆమె చేతులను ముద్దు పెట్టుకొంది , నాజూకైన ఆమె పాదాలను కౌగలించుకుంది . 
ఆమె యజమానురాలు కూడా ఆమెను అక్కడ చూడగలిగినందుకు సంతోషించి , ప్రియమైన తన తండ్రిని 
గురించి, తన అక్కల గురించీ, యితరదాసీలను గురించి, సేవకులను గురించి ప్రశ్నల వర్షం కురిపిం 
చింది . తర్వాత తన అనుభవాలను వర్ణించి చెప్పనారంభించింది – అలా కబుర్ల లో తూర్పు తెల్లవారేదాకా 
వాళ్లిద్దరూజాగారం చేశారు . 

ఆ విధంగా వర్తకుడి అందాల చిన్న కూతురు తన కొత్త యింట్లో సుఖంగా జీవిస్తోంది . ప్రతిరోజూ , 
విలువైన కొత్త కొత్త దుస్తులూ , మాటల్లో గాని,రాతల్లో గాని వర్ణించడానికి సాధ్యం కానంతటి విలువైన 
వైభవో పేతమైన సామాన్లు ఆమెకోసం అమర్చబడుతూ వుండేవి . ప్రతిరోజూ కొత్త కొత్త వినోదాలూ , 
కాలక్షేపాలూ : చీకటిగా వున్న అడవుల్లో గురాల్లేని , కళ్లు లేని బళ్లలో షికార్లు సాగుతూండేవి . అంత 
సేపూ తియ్యటి సంగీతం వినవస్తూండేది . ఆ సంగీతానికి లయబద్ధంగా పోయే బండికి చెట్లు పక్కకి 
వైదొలగి , మెత్త గా సాగిపోయేందుకు విశాలమైన దారిని చేసేవి . కన్నెలకు సహజమైన చేతిపనుల్లో ఆమె 
నిమగ్నురాలయేది : వెండి , బంగారు జరీపోగులతో దీర్ఘమైన వస్త్రాలు అల్లి , వాటికి ముత్యాల కుచ్చులు 
కుట్టేది . ప్రియమైన తన తండ్రికి ఆమె బహుమతులు పంపుతూండేది . అయితే అన్నింటి కన్న మంచి 


21 


వస్త్రాన్ని దయాళువైన తన సంరక్షకుడికికానుకగా యిచ్చింది .రోజులు గడిచేకొద్దీ ఆమె మరింత తరచుగా 
పాలరాతి హాలులోకి వెళ్లి, యీవిగల తన సంరక్షకునికి కృతజ్ఞతలు తెలిపి , గోడ పై మంటల మాటల్లో 
అతనిచ్చే జవాబుల కోసం తహతహలా డేది . 

ఆ విధంగా కాలం గడవసాగింది — పనిజరగడం కన్న కథ చెప్పడం తొందరగా ముగుస్తుంది కదా . 
వర్తకుడి అందాల చిన్న కూతురు తన కొత్త జీవితానికీ , కొత్త యింటికీ అలవాటుపడింది . ఇప్పుడిక 
ఏదీ ఆమెకు ఆశ్చర్యంగాని , భయంగాని కలిగించడం లేదు . దయాళువైన తన యజమాని పట్ల ఆమెకు 
నానాటికీ యిషం పెరిగింది . తనను తాను ప్రేమించుకున్నదాని కన్న ఆమెను అతను ఎక్కువ ప్రేమి 
స్తున్న సంగతిని ఆమె కని పెట్టింది . తనను యజమానురాలని ఊరికేపిలవడం లేదని గ్రహించింది . అతని 
స్వరాన్ని వినాలనీ, ఆ పాలరాతి గదిలోకి వెళ్లకుండానూ , మంటల మాటలను చదవకుండానూ అతనితో 
సంభాషించాలనీ ఆమె తహతహలాడసాగింది . 

ఆమె అతన్ని అందుకు వేడుకోసాగింది , ప్రార్థించసాగింది . కాని బిలవాసియైన ఆ భయంకర 
అడవి మృగం ఆమె. 

కోర్కెను ఒక పట్టానమన్నించలేదు . తన స్వరం ఆమెను భయభీతురాలిని చెయ్యవచ్చునన్న 
భయమే అందుకు కారణం. కాని ఆమె దయామయుడైన తన సంరక్షకుణ్ణి అర్థిస్తూ , . వేడుకొంటూనే 
వుంది . అతనింక ఎంతమాత్రం ఆమెకోర్కెను కాదనలేకపోయాడు . చిట్ట చివరకు అతను ఆఖరిసారిగా 
పాలరాతి గోడమీద మంటల మాటలతో యిలా రాశాడు : 

“ ఈ రోజున తోటలోకి వచ్చి , ఆకులతో , కొమ్మలతో , పూలతో అల్లు కొన్న నీ అభిమానపాత్ర 
మైన పొదరింటిలో కూర్చొని, విశ్వాసపాత్రమైన నా బానిసా , నాతో మాట్లాడు అను. ” 

ఓ క్షణం గడిచిందో లేదో వర్తకుడి అందాల కూతురు తోటలోకి పరుగెత్తు కెళ్లి, తన అభిమాన 
పాత్రమైన పొదరింటిలో ప్రవేశించి , యిలా అంది : 

“ నువ్వు నీ స్వరంతో నన్ను భయ పెడతానేమోనని దయాళువైన నా యజమానీనువ్వు భయపడకు . 
దయామయమైన నీ చేతల తర్వాత , అడవి మృగం గర్జలు వినవలసివచ్చినా నేను భయపడను. నువ్వు జంక 
కుండా నాతో మాట్లాడు. " 

పొదరిల్లు వెనకనుంచి ఎవరో నిట్టూరుస్తున్నట్లు ఆమెకు వినిపించింది . ఇంకా నెమ్మదిగానే అయినా , 


22 


A 


ware 


ఆటవికమైన, గుర్రుమనే, బొంగురుగా , కర్కశంగా వున్న భయంకరమైన ఒక స్వరం ఆమెకు వినిపిం 
చింది . వర్తకుడి అందాల చిన్న కూతురు బిలవాసియైన భయంకర అడవి మృగం స్వరం వినగానే మొదట్లో 
ఉలిక్కిపడింది . అయినా అంతలోనేతన భయాన్ని అణిచి పెట్టి , తను భయపడిన చిన్నెలు కనిపించకుండా 
మరుగు పరచింది . అంతలోనే, అతని దయాపూర్ణమైన , స్వాగత వాక్యాలను , అతని తెలివైన , వివేకవంత 
మైన మాటలను ఆమె వినసాగింది . దానితో ఆమె మనస్సు తేలికపడింది . 

అప్పటినుంచి, వాళ్ల మధ్య ఎడతెగకుండా సంభాషణ సాగింది . నవనవలాడే తోటల్లో నడుస్తూనో , 
కారడవుల్లో బండి పై షికారు వెళ్తూనో , విశాలమైన రాజభవనపు గదుల్లోనో దాదాపురోజంతా వాళ్లు 
మాట్లాడుకొంటూ గడిపేవారు . మధ్యమధ్య వర్తకుడి అందాల చిన్న కూతురు అడుగుతూ వుండేది : 

“ మంచివాడివీ, దయామయుడివీ అయిన నా యజమానీనువ్విక్కడే వున్నావా ? ”, 
బిలవాసియైన ఆ భయంకర అడవి మృగం యిలా జవాబిచ్చేది : 

“ నీ విశ్వాసపాత్రుడినైన బానిసనూ , నీశాశ్వత మిత్రుడినీ అయిన నేను యిక్కడే వున్నాను నా 
అందాల యజమానురాలా . ” 

ఆటవికమూ , భయంకరమూ అయిన అతని స్వరం ఆమెకు యిం కెంతమాత్రమూ భయం కలిగిం 
చడం మానేసింది . వాళ్లు అంతూ దరీ లేకుండా ప్రేమగా మాట్లాడుకొనేవారు . 

తొందరగానే గడిచిందో , మెల్లగానే గడిచిందో నేను చెప్ప లేనుగాని, కాలం గడిచింది . వర్త కుడి 
అందాల చిన్న కూతురు బిలవాసియైన భయంకర అడవి మృగాన్ని తన సొంత కళ్లతో చూడాలనికోరింది . 
ఆమె అతన్ని వేడుకో సాగింది , బతిమాలసాగింది . ఆమె తనను చూసి ఎక్కడ జడుసుకుంటుందో నని , 
చాలకాలం వరకు అతను కనిపించేందుకు ఒప్పుకోలేదు – అతను నిజంగానే, మాటలుగాని, రాతలుగాని 
చెల్లించలేనంత వికారంగా వుండటమే అందుకు కారణం . అందుకని , బిలవాసియైన భయంకర అడవి 
మృగం ఆమెకు యిలా చెప్పాడు : 

“చూస్తేనే కళ్లకి పండుగ చేసే అందాల నా యజమానురాలా , నీకు నా భయంకరమైన 
ముఖాన్నీ , వికారమైన శరీరాకారాన్ని చూపించమని నన్ను బలవంత పెట్ట వద్దు , బతిమాలవద్దు . నా 
స్వరానికి నువ్విప్పుడు అలవాటుపడ్డావు. మనం యిప్పుడు శాంతిసామరస్యాలతో జీవిస్తున్నాం. దాదాపుగా 


24 


కాలం 


కాలం 


యలా 


ఎప్పుడూ ఎడబాటు లేకుండా వుంటున్నాం . నీపట్ల నా అంతులేని ప్రేమ మూలంగా నువ్వు నన్ను ప్రేమి 
స్తున్నావు. అలా కాకుండా , అసహ్యకరమూ , భయంకరమూ అయిన నా నిజ రూపాన్ని నువ్వు చూసిన 
ట్లయితే దురదృష్టవంతుడినైన నన్ను నువ్వు ద్వేషించి , నీ ముందునుంచి నన్ను తరిమేస్తావు. నీ నుండి 
విడిపోవలసివస్తే విచారంతో నేను చచ్చిపోవలసిందే తప్ప మరో మార్గం వుండదు. ” 

కాని , వర్తకుడి అందాల చిన్న కూతురు అతని మాటలను చెవిన పెట్ట లేదు . అతన్ని పూర్వంకన్న 
మరింత ఎక్కువగా బతిమాలింది . భూలోకంలోని ఏ భయంకర రాక్షసీకూడా తనను భయ పెట్ట లేదని 
హామీ యిచ్చింది . దయాళువైన తన యజమానిని తను ప్రేమించకుండా ఎన్నడూ వుండనని మాట 
యిచ్చింది . 

బిలవాసిన భయంకర అడవి మృగం చాలాకాలం ఆమె కోర్కెను తిరస్కరించింది . కాని ఆ 
అందాల కన్య బతిమలాటనూ , కన్నీళ్లు నూ ఎక్కువ కాలం తోసిపుచ్చలేకపోయింది . చివరకు యిలా 
అంది : 

“ నేను నిన్ను , నా కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అందుకని నీకోర్కెను నేను కాదనలేను . 
నేను నా ఆనందాన్ని నాశనం చేసుకుంటాననీ, ఆయువు తీరక ముందే చచ్చిపోతాననీ తెలిసినా కూడా , 
నేను నీకోర్కె తీరుస్తాను. సూర్యుడు అడవి వెనక అస్తమించే వేళ , కను చీకటి వేళ తోటలోకి వచ్చి, 
యిలా అను : నమ్మకమైన నా మిత్రమా , నువ్వు నాకు కనిపించు . నా అసహ్యకరమైన ముఖాన్నీ , 
వికృతమైన శరీరాన్ని నీకు నేను చూపిస్తాను. నన్ను చూశాక నువ్విక్కడ యిం కెంతమాత్రం ఉండ 
లేకపోయినట్లయితే , నిన్ను , నీ యిష్టానికి వ్యతిరేకంగా యిక్కడ శాశ్వతమైన మానసిక బాధలో వుంచాలని 
నేనుకోరుకోను. నీ పడకగదిలో తలగడా కింద నా బంగారు ఉంగరం వుంటుంది . దాన్ని నువ్వు నీ కుడిచేతి 
చిటికెన వేలికి పెట్టుకో చాలు, నువ్వు నీ ప్రియమైన తండ్రి యింట్లో వుంటావు. నీకీజన్మలో మళ్లీ 
నా జోలీ శొంఠి వుండదు . ” 

వర్తకుడి అందాల చిన్న కూతురుగాభరాపడలేదు , భయపడలేదు . ఆమెతన నిర్ణయానికే గట్టిగా 
కట్టుబడి వుంది , ఒక్క క్షణం కూడా వృథా చెయ్యకుండా ఆమెతోటలోకి వెళ్లినిర్ణీత సమయంకోసం 
ఎదురుచూడసాగింది . అడవి వెనక సూర్యుడు కుంగిపోయి , కను చీకటి పడగానే ఆమె యిలా పిలిచింది : 


25 


“ నమ్మకమైన నా మిత్రమా , నువ్వు నాకు కనిపించు ! " అల్లంత దూరాన, బిలవాసియైన భయంకర 
అడవి మృగం ఆమెకు కనపడింది . అది తోవ వెంట నడవడం మాత్రమే నడిచి , హడావిడిగా దట్టమైన 
పొదల్లోకి మాయమై పోయింది . కాని వర్త కుడి అందాల చిన్న కూతురు దాన్ని చూడగానే 
, తామర పూరే 
కుల్లాంటి తన చేతులను ఊపి , తీవ్రమైన మానసిక వేదనతో కేకవేసి ,బాట పైన మూర్ఛపోయింది . 

వర్తకుడి అందాల చిన్న కూతురు స్పృహ తప్పి ఎంత సేపు అక్కడ పడుకొని ఉండిపోయిందో 
తెలీదు కాని , చివరకు తెప్పరిల్లి , తన పక్కనేఎవరో కుమిలి కుమిలి . ఏడుస్తూ ,జాలిగొలిపే స్వరంలో 
వెక్కుతూ వుండటం వింది : 

“ నా ప్రియమైన అందాల కన్నె ,పిల్లా, నువ్వు నన్ను నాశనం చేశావు, చం పేశావు. నేనిక నీ 
అందమైన ముఖాన్ని చూడను. నేనిలా ఆయువు పూర్తికాక ముందే మరణించవలసిందే . ” 

ఆమె తన అతిభయాన్నీ, కన్నె హృదయపు బెరుకును జయించి , దృఢంగా యిలా చెప్పింది : 

“ దయాళువైన , దైవంలాంటి నా యజమానీ, నువ్వు ఆ విషయంలో భయం పెట్బుకోకు. నీ 
భయంకర రూపంచూసి నేనింక ఎప్పుడూ భయపడను. నేను నిన్ను విడిచివెళ్లను, నీ మంచితనాన్ని 
మరచిపోను. ఇప్పుడిక నువ్వు నీ పూర్వ రూపంలో నాకు కనిపించు . మొట్ట మొదటిసారి అవడం మూలాన 
నేను భయపడ్డానంతే . ” 

బిలవాసియైన భయంకర అడవి మృగం అసహ్యకరమైన , వికృతమైన , తన భయంకర రూపంలో 
ఆమెకు కనిపించింది . ఆమె ఎంత పిలిచినా కూడా , అది ఆమె దగ్గరకు వచ్చేందుకు సాహసించలేదు . 
మరుసటి రోజున ఆమె, బిలవాసియైన భయంకర అడవి మృగాన్ని పట్ట పగటి వెల్తు రులో చూసింది . 
ముందు దాన్ని చూడగానే బెదురు కలిగిందిగాని , దాన్ని ఆమె బయటపడనివ్వ లేదు , త్వరలోనే ఆమెకు 
భయం పోయింది . ఇప్పుడువాళ్లిద్దరూ పూర్వం కన్న ఎక్కువగా కబుర్లు చెప్పుకున్నారు.రోజంతా కలిసే 
వున్నారు . సాయంత్రం , రాత్రి భోజనాల దగ్గర యిద్దరూ కలిసేకూర్చొని మిఠాయిలు కడుపారా తిని , 
పానీయాలు తాగి సేదదీర్చుకున్నారు . తర్వాత వాళ్లు నవనవలాడే తోటలో షికారుచేశారు , కారడవుల్లో 
గుర్రాలు లేని బళ్ల లో వాహ్యాళి వెళ్లారు. 

అలా అలా కాలం చాలానే గడిచిపోయింది : ఏదైనా జరగడం కన్న , జరిగినదాన్ని గురించిన కథని 


26 


తొందరగా చెప్పొచ్చు . కాని ఒకరాత్రి, నిద్రలో , వర్తకుడి అందాల చిన్న కూతురు , తన తండ్రిజబ్బు 
పడి , మంచంలో ఉన్నట్లు కలగంది . ఆమెకి అణుచుకోలేనంత దుఃఖం కలిగింది . ఆమె దుఃఖంతో 
కన్నీళ్లు కారుస్తూ వుండటాన్ని బిలవాసియైన భయంకర అడవి మృగం ఎప్పుడైతే చూసిందో ,దానికి 
కూడా తీవ్రమైన దుఃఖం కలిగింది . ఆమె దుఃఖానికీ , కన్నీళ్లకీ కారణమేమిటో ప్రశ్నించింది . అప్పు 
డామెదుఃఖకారణమైన తన కలని గురించి చెప్పి , ప్రియమైన తన తండ్రినీ, అక్కలనీచూసేందుకు 
అనుమతించవలసిందిగా వేడుకుంది . . బిలవాసియైన భయంకర అడవి మృగం యిలా చెప్పింది : 

“ నీకు నా అనుమతితో పనేముంది ? నీ దగ్గర నా బంగారు ఉంగరం వుంది . దాన్ని నీ కుడిచేతి 
చిటికెన వేలికి పెట్టుకో , వెంటనే నువ్వు ప్రియమైన నీతండ్రి యింట్లో వుంటావు. ఆయనతో 
నీ యిషం వచ్చినంత కాలం వుండు . అయితే నీకు నేనొక విషయం చెప్పాల్సివుంది : మూడు పగళ్లూ 
మూడు రాత్రులూ గడవగానేనువ్వు కనుక తిరిగి రాకపోతే నువ్వు నన్ను ప్రాణంతో చూడలేవు , అదే 
క్షణంలో నేను చచ్చిపోతాను. కారణం ఏమిటంటావేమో, నన్ను నేను ప్రేమించుకొనేదానికన్న నిన్ను 
నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను , నువ్వు లేకుండా నేను బతకలేను. ” 

ఆమెగంభీరమైన మాటలతోనూ , ఒట్ల తోనూ , మూడు పగళ్లు , మూడురాత్రులు గడిచిపోయేం 
దుకు సరిగా ఒక గంట ముందే అతని విశాలమైన రాజప్రాసాదానికి తను తిరిగివస్తానని హామీ యిచ్చింది . 
దయాళువైన తన యజమాని దగ్గర సెలవు తీసుకొని,. బంగారు ఉంగరాన్ని తన కుడిచేతి చిటికెన 
వేలికి పెట్టుకుంది . అదే క్షణంలో ప్రియమైన తన తండ్రియైన వర్తకుడి యింటి విశాలమైన 
ముంగిట్లో వుంది . 

చాల సేపు తండ్రీ కూతుళ్లు ఒకర్నొకరు - ముద్దులు పెట్టుకొని , కౌగలించుకొని , పేమపూర్వక 
మైన మాటలు చెప్పుకున్నారు. తర్వాత ఆమె ప్రియమైన తన తండ్రికీ , అక్కలకీ బిలవాసియైన 
భయంకర అడవి మృగంతో తను జీవితం ఎలా గడుపుతున్నదీ , ఏ ఒక్క విషయాన్నీదాచకుండా చెప్ప 
వలసిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది . ఆమె ఐశ్వర్యవంతమైన,రాణిగారి మాదిరి జీవితం గడుపుతు 
న్నందుకు వర్తకుడు సంతోషించాడు . భయంకరమైన తన యజమానిని చూసేందుకు ఆమె అలవాటు 
పడటం , బిలవాసియైన భయంకర అడవి మృగాన్ని చూసి భయపడకపోవడం అతనికి అబ్బురం కలిగించాయి . 


27 


ఆమ చిన్న చెల్లెలికి గల అపరిమిత ఐశ్వర్యాలను గురించి, ఆమె యజమానే ఆమెబానిసా అన్నంతగా , 
అతని పైన ఆమెకు గల అధికార ప్రాబల్యాన్ని గురించీ ఆమె అక్కలు ఈర్ష్య చెందారు . 

ఆరోజు ఒక గంటలా గడిచిపోయింది , రెండో రోజు ఒక నిమిషంలా గడిచిపోయింది . మూడవరోజున 
ఆమె అక్కలు బిలవాసియైన భయంకర అడవి మృగం దగ్గరకి తిరిగివెళ్లాద్దని తమ చిన్న చెల్లెలికి నచ్చ 
చెప్పడం మొదలు పెట్టారు. “దాన్నిచావనియ్ ,దానికి ఆ శాస్త్రి కావలసిందే ... ” అన్నారు వాళ్లు . కాని 
ప్రియమైన వాళ్ల అతిథియైన చిన్న చెల్లెలు కోపించి, తమ అక్కలతో యిలా అంది : 

“తను చూపిన విశేషమైన దయకీ , అపారమైన , ఉత్సాహపూరితమైన ప్రేమకీ గాను, దయా 
పరుడైన సదయహృదయుడైన నా యజమానికి నేను క్రూరమైన చావుతో బదులు తీర్చుకున్నట్లయితే , 
అప్పుడిక యీ ప్రపంచంలో బతికే అర్హత నాకు వుండదు . అప్పుడు నన్ను , ముక్క ముక్కలుగా పీక్కొని 
తినేందుకుగాను క్రూర మృగాలకు ఎరగా పారెయ్యాలి . ” 

ఆమెతండ్రి, వర్తకుడు , ఉదాత్త మైన యీ మాటలకుగాను ఆమెను పొగిడాడు. సహృదయురాలూ , 
దయామయీ అయిన అతని అందాల చిన్న కూతురు గడువుకి సరిగా ఒక గంట ముందు బిలవాసియైన 
భయంకర అడవి మృగం దగ్గరకు తిరిగి వెళ్లాలని నిర్ణయంజరిగింది . కాని ఆమె అక్కలకు యిది 
నచ్చలేదు . వాళ్లు నిర్దయగా ఒక జిత్తు లమారి పన్నాగం పన్నారు . ఇంట్లోని గడియారాలన్నింటినీవాళ్లోక 
పూర్తి గంట వెనక్కి పెట్టేశారు . 

అసలైన గంట సమీపించగానే 
, ఏదో తనను చికాకు పరుస్తోందేమో అన్నట్లు , వర్తకుడి అందాల 
చిన్న కూతురుబాధతోనూ , గుండె నొప్పితోనూ గిలగిలలాడింది . ఆమె అదే పనిగా తన తండ్రి ఇంగ్లీషు , 
జర్మన్ గడియారాల వంక చూడసాగింది . అయితే అవన్నీ , దూర ప్రయాణానికి యింకా చాలా పొద్దు 
న్నట్లు చూపాయి . అంత సేపూ ఆమె అక్కలు , ఆమె ప్రయాణాన్ని వాయిదా వేయించేందుకుగాను , 
యీ విషయం ఆ విషయం అడుగుతూ , యీ మాటా ఆ మాటా చెప్తూ గడిపారు . చివరకు ఆమె 
వేదన దుర్భరమైపోయింది . వర్తకుడి అందాల, ముద్దుల చిన్న కూతురు వర్తకుడికి , తన ప్రియమైన 
తండ్రికి వీడ్కోలు చెప్పింది , తన అక్కల దగ్గర సెలవు తీసుకుంది . నిర్ణీతమైన గంటకు ఒక నిమిషం 
ముందు ఆమె తన కుడిచేతి చిటికెన వేలికి ఉంగరాన్ని ధరించింది . అదే క్షణం బిలవాసియైన భయంకర 


28 


అడవి మృగపు పాలరాతి రాజభవనంలోని విశాలమైన గదుల్లో వుంది . తనని కలుసుకునేందుకు అతనెందుకు 
రాలేదా అని ఆశ్చర్యపడి , బిగ్గరగా యిలా అరిచింది : 

“దయాపరుడివైన నా ప్రభూ , నా విశ్వసనీయ మిత్రమా , నువ్వెక్కడున్నావ్ ? నువ్వు నన్నెందుకు 
కలుసుకోలేదు . నేను నిర్ణీత సమయానికి పూర్తి ఒక గంట పైన ఒక నిమిషం ముందుగా వచ్చేశాను . ” 

జవాబురాలేదు . ఎవరూ ఆమెను పలకరించలేదు . శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది . వర్త కుడి అందాల 
చిన్న కూతురు మనస్సంతా కీడు మూడబోతున్న భయంతో నిండిపోయింది . భయంతో ఆమెగుండెజల 
దరించింది . ఆమె తనకు మహా యిషమైన ఎర్ర పువ్వు పెరిగిన పచ్చిక మొలిచిన మట్టి దిబ్బ 
దగ్గరకి పరుగెత్తింది . అక్కడ , దిబ్బమీద , తన వంకరటింకర పంజాలతో ఎర్ర పువ్వును పట్టుకొని , 
బిలవాసియైన భయంకర అడవి మృగం పడుకొని వుండటం ఆమె చూసింది . మొదట ఆమె, తనకోసం 
వేచి చూస్తూ , అది అక్కడ నిద్రపోయి వుంటుందనీ, యిప్పుడు గాఢనిద్రలో మునిగిపోయిందనీ అను 
కుంది . 

వర్తకుడి అందాల చిన్న కూతురు అడవి మృగాన్ని మెల్లగా లేపనారంభించింది . కాని అది విని 
పించుకోకపోయేసరికి , దాని వంకరటింకర పంజాను పట్టుకొని , గట్టిగా కుదిపి లేపనారంభించింది , 
అప్పటికి ఆమెకి తెలిసివచ్చింది , బిలవాసియైన భయంకర అడవి మృగం ఊపిరి తీసుకోవడం లేదనీ, ప్రాణం 
లేనిదానిలా పడివుందనీ. . . 

ఆమె తేటకళ్లు మసకబారాయి , ఆమెకాళ్లు చచ్చుబడ్డాయి, ఆమెతన మోకాళ్ల పై కూలబడింది . 
ఆమె, తామర పూరేకులవంటి తన తెల్లని చేతులను దయామయుడైన తన యజమాని తల చుటూ - 
అసహ్యకరమైన , భయంకరమైన తల చుట్టూ — వేసి , వేదనతో నిండిన స్వరంతో యిలా అరిచింది : 

“ ఓ నా ప్రాణమిత్రమా , లే, మేలుకో , నేను నిన్ను నా ప్రియతముడిగా , ప్రేమిస్తున్నాను. ” 

ఆమె యీ మాటలు పలకగానే చుట్టూ కళ్లు మిరుమిట్లు గొలి పేలా మెరుపులు మెరిశాయి . 
ఉరుముల గర్జలకు భూమి దద్దరిల్లింది . పచ్చిక మొలిచిన మట్టి దిబ్బమీద పెద్ద పిడుగు పడింది . 
వర్త కుడి అందాల చిన్న కూతురు స్పృహ కోల్పోయి నేలమీద ఒరిగిపోయింది . ఆమె ఎంతకాలం అలా 
వుండిపోయిందో నాకు తెలియదు . కాని ఆమెకు తెలివి వచ్చేసరికి విశాలమైన పాలరాతి గదిలో , నవరత్నాలు 


30 


పొదిగిన బంగారు సింహాసనం పైన తను ఉన్నట్లు ఆమె కనుగొంది . చిత్రాల్లో రాజకుమారుడంతటి 
అందమైన రాజకుమారుడొకడు ఆమె చుట్టూ చెయ్యి వేసి కూర్చున్నాడు . 

రాజకిరీటంతో వున్న అందమైన ఆ యువకుడు ఆమెతో యిలా అన్నాడు : 

“ సాటిలేని అందాలరాశీ , దయాపూరితమైన నా హృదయాన్నీ, నీ పట్ల నాకున్న ప్రేమనీ చూసి , నువ్వు 
నన్ను ప్రేమించావు. వికృతమైన అడవి మృగం రూపంలో నన్ను | పేమించావు. ఇప్పుడిక యీ మానవా 
కారంలో నువ్వు నన్ను ప్రేమించు , నా ప్రియమైన భార్యవి అవు. చనిపోయిన నా తండ్రి పట్ల ఒక 
దుష్ప్ర మంత్రకత్తె కోపగించింది . నేనింకా చిన్నపిల్ల వాడిగా ఉన్నప్పుడు నన్నామె మహారాజైన నా తండ్రి 
దగ్గర్నుంచి , తన మంత్ర విద్య సాయంతో , ఎత్తు కుపోయింది . తన దుష్ట శక్తి తో నన్నొక భయంకర 
అడవి మృగంగా మార్చేసింది . ఆమెనాకొక శాపం యిచ్చింది .దాని ప్రకారం , మనుషులకీ , భూలోకంలోని 
ప్రాణులన్నింటికీ అసహ్యాన్నీ , భయాన్ని కలిగించే వికృత రూపంలో నేను బతకాలి. ఎంతవరకో తెలుసా ? 
ఏ కులంలో పుట్టినదైనా ,ధనికురాలైనా , పేదదైనా సరే. అందమైన ఒక కన్నెపిల్ల , నా అడవి మృగం 
రూపంలో నన్ను ప్రేమించి , పెళ్లాడి , భార్యగా ఉండాలని కోరుకునేదాకా నేనలా బతకాలి. అప్పుడు ఆ 
శాపం తొలగిపోతుంది , నాకు మానవ రూపం వస్తుంది . నేను చూడటానికి అందమైన యువకుడిని 
అవుతాను. ఒక అడవి మృగంలా , చూస్తే జడుసుకునేటంత భయంకరంగా నేనలా ముప్ఫయ్యేళ్ల పాటు 
బతికాను. మంత్రబద్ధమైన నా రాజభవనానికి పదకొండుమంది అందమైన కన్నెపిల్ల లను ఆకర్షించాను . 
నువ్వు పన్నెండో దానివి . నా మంచితనాన్నీ , ప్రేమనీ చూసి , దయాపూరితమైన నా హృదయాన్ని చూసీ 
ఒక్క కన్నెపిల్ల కూడా నన్ను ప్రేమించిన పాపానపోలేదు . అసహ్యకరమూ , వికృతమూ అయిన రూపంలో 
వున్నాకూడా నువ్వొక్కదానివే నన్ను ప్రేమించావు. నా ప్రేమ కోసం, మంచితనం కోసం, డయతో 
నిండిన నా హృదయంకోసం, నువ్వంటే నాకు గల అపారమైన ప్రేమ కోసం నువ్వు నన్ను ప్రేమిం 
చావు. అందుకే నువ్వొక గొప్పరాజుకి భార్యవి అవుతావు. ఒక మహత్తరరాజ్యానికి రాణివి అవుతావు. ” 


C. AKcaKOB 
АЛЕНЬКИЙ ЦВЕТОЧЕК 

на языке телугу 


S . Aksakov 
THE LITTLE SCARLET FLOWER 


in Telugu 


వెల : రు . 2 - 00 


© తెలుగు అనువాదం, చిత్రాలు “ ప్రగతి ” ప్రచురణాలయం 1982 

సోవియట్ యూనియన్ లో ముద్రింపబడింది 


70802- 524 _ 716-82 


A 


014( 01 ) -82 


4803010101 


“ ప్రగతి " ప్రచురణాలయం 

మాస్కో 


